లాగ్‌ 


శ్రీగణోళ శారదా గురుభ్యో నమః 


ప్‌ ఓ > టాడా నకా ను 
దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు, జగద్దురువులు 

శ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారి మరియు తత్మరకమల సంజాతులు 

శ్రీశ్రీ విధుశేఖర భారతీమహాస్వామి వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో.. 


ప్రణవఫీఠాధిఫతి, త్రిభాషామహాసహాన్రావధాని, సమర్ధనద్దురువులు, 
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ గారు 
ది. 21-06-2018 గురువారం నుండి 
ది. 30-07-2018 సోమవారం వరకు 


గుంటూరు, సంపత్‌ నగర్‌, శ్రీ శారదాపరమేశ్వల్‌ దేవస్థానంలో 
“సంపూర్ణ శ్రీమార్కండేయ పురాణ” 4౦ రోజుల ప్రవచన సందర్శముగా 


యజప్రసాదము 
oo 


శ్రీ శృంగేరి శంకరమఠం 
చ శారదా పరమేశ్వరీ దేవస్థానం 


సంపత్‌నగర్‌, గుంటూరు. ఫోన్‌ : ౦863-2356444, 80౯౯౦౭౦444 


శీమహాసరస్వతీస్తవము 


ప్రణవపీఠాధిపతి, త్రిభాషామహాసహస్రావధాని, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ 
గారు గుంటూరులోని సంపత్‌నగర్‌లో గల శృంగేరీపీఠం వారి శారదాపరమేశ్వరీ 
దేవస్థానంలో 40రోజుల సంపూర్ణమార్మండేయపురాణప్రవచనసమయంలో 
అను(గహించిన “శ్రీమహాసరస్వతీ స్తవము”. 

అశ్వతరుడనే నాగరాజు రచించిన శ్రీ మహాసరస్వతీస్తోత్రం ఇది. దీనిని 
భక్తితో ఒకసారి పరిస్తే సరస్వతీ కటాక్షం పొందగలము. రోజూ 3 సార్లు చొప్పున 
40 రోజుల పారాయణ చేసిన వారికి సంపూర్ణసరస్వతీరూపం లభిస్తుంది. అనగా 
పారాయణ చేసిన వ్యక్తి సరస్వతితో సమానమైన జ్ఞానం పొందుతాడు. ఒక 
సంవత్సర కాలం పఠించినవాడికి కాశీలో మరణించే యోగం లభిస్తుంది. మోక్షం 
లభిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ స్తోత్రం చదివిన వ్యక్తికి ఉత్తమజన్మ 
లభిస్తుంది. మాటలు సరిగా రానివారికి ఇది వినిపిస్తే స్పష్టంగా మాటలు వస్తాయి. 
శ్లో! 1 జగద్దాత్రీమహం దేవీమారిరాధయిషుః శుభామ్‌ । 

స్తోష్యే ప్రణమ్య శిరసా (బ్రహ్మయోనిం సరస్వతీమ్‌ ॥ 


సదసద్దేవి యత్మించిన్నోక్ష బంథా౭_. రవత్సదమ్‌ | 
తత్సర్వం త్వయ్య సంయోగం యోగవద్దేవి సంస్థితమ్‌ I 


త్వమక్షరం పరం దేవి యత్ర సర్వం ప్రతిష్టితమ్‌ । 
అక్షరం పరమం (బ్రహ్మ జగచ్చైతత్‌క్షరాత్మకమ్‌॥ 
దారుణ్యవస్థితో వహిర్భామాశ్చ పరమాణవః 

తథా త్వయి స్థితం బ్రహ్మ జగచ్చేదమశేషతః | 
ఓంకారాక్షరసంస్థానం యత్తే దేవిస్థిరాస్టిరమ్‌ | 
తత్రమాత్రాత్రయం సర్వమస్తి యద్దేవి నాస్తిచ॥ 
త్రయో లోకాస్తయో దేవా(సైవిధ్యం పావకత్రయమ్‌ । 
త్రీణిజ్యోతీంషి వర్గాశ్చ త్రయో ధర్మాదయస్తథా ॥ 


త్రయోగుణాసప్రయః శబ్దాస్త్రయో దోషాస్తథాశ్రమాః । 
త్రయః కాలాస్తథావస్థాః పితరో౭_ హర్నిశాదయః ॥ 
ఏతన్మా(త్రాత్రయం దేవి తవ రూపం సరస్వతి । 
విభిన్నదర్శినామాద్యా బ్రహ్మణో హి సనాతనా ॥ 
సోమసంస్థా హవిః సంస్థాః పాకసంస్టాశ్చ సప్త యాః । 
తాస్త్వదుచ్చారణాద్దేవి క్రియంతే బ్రహ్మవాదిభిః ॥ 
అనిర్దేశ్యం తథా చాన్యదర్ధమాత్రాభణ్రితం పరమ్‌ । 
అవికార్యక్షయం దివ్యం పరిణామవివర్ణితమ్‌ ॥ 

తవైవచ పరం రూపం యన్న శక్యం మయేరితుమ్‌ । 
నచాస్యేన న వా జిహ్వాతాల్వోష్టాదిభిరుచ్యతే I 
ఇంద్రోపి వసవో (బ్రహ్మా చంద్రార్మౌ జ్యోతిరేవ చ। 
విశ్వాసం విశ్వరూపం విశ్వేశం పరమేశ్వరమ్‌ ॥ 
సాంఖ్యవేదాంతవేదోక్తం బహుశాఖాస్థిరీకృతమ్‌ | 
అనాదిమధ్యనిధనం సదసన్నః సదేవతు॥ 

ఏకం త్వనేకమప్యేకం భవభేదసమాథశితమ్‌ । 

అనాఖ్యం షడ్గుణాఖ్యం చ షట్మాఖ్యం త్రిగుణాశ్రయమ్‌ | 
నానాశక్తిమతామేకం శక్తివైభావికం పరమ్‌ । 
సుఖాసుఖమహత్నౌఖ్యం రూపం తవ విభావ్యతే ॥ 
ఏవం దేవి త్వయా వ్యాప్తం సకలం నిష్మలం జగత్‌ | 
అద్వైతావస్థితం బ్రహ్మా యచ్చ దైతే వ్యవస్థితమ్‌ ॥ 


యేర్భా నిత్యా యే వినశ్యంతి చాన్యే యే వా స్థూలా యే చ సూక్ష్మాచ్చ సూక్ష్మాః । 
యే వా భూమౌ యే౭ న్తరిక్షేరి. న్యతో వా తేషాం సత్యం త్వత్త ఏవోపలద్దిః I 
యచ్చామూర్తం యచ్చ మూర్తం సమస్తం యద్వా భూతే ప్వేకమేకం చ కించిత్‌! 
యద్దివ్యేస్తి క్ష్మాతలే ఖేన్యతో వా తత్సంబంధం త్వత్‌ స్వరైః వ్యంజనైశ్చ || 


లి 6 + క — 


ప్రణవపీఠాధిపతి, త్రిభాషామహాసహస్రావధాని, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ 
గారు, గుంటూరులోని సంపత్‌నగర్‌లో గల, శృంగేరీపీఠం వారి శారదాపరమేశ్వరీ 
దేవస్థానంలో 40రోజుల సంపూర్ణమార్మండేయ పురాణ ప్రవచన సమయంలో 
అనుగ్రహించిన “అగ్నిస్తోత్రము”. 

శాంతి అను పేరు కలిగిన ఒక ముని కుమారుడు చేసిన అగ్నిస్తోత్రమిది. 
దీనిని భక్తితో పఠించే వ్యక్తికి సకలపాపాలూ నశిస్తాయి. పుణ్యములు లభిస్తాయి. 
కోరికలన్నీ తీరతాయి. సకలయజ్ఞాలలో ఈ స్తోత్రం పరిస్తే ఆ యజ్ఞం సంపూర్ణ 
ఫలితం ఇస్తుంది. గృహాలలో ఇది చదివితే వాస్తు దోషాలు నశిస్తాయి. 

ఇది మార్మండేయ పురాణంలో 96వ అధ్యాయంలో ఉంటుంది. 
శ్లో1.ఓం నమః సర్వభూతానాం, సాధనాయ మహాత్మనే । 

ఏక ద్విపంచధిష్ట్వాయ, రాజసూయే షడాత్మనే I 

నమః సమస్త దేవానాం, వృత్తిదాయ సువర్చసే | 

శుక్రరూపాయ జగతా మశేషాణాం స్థితిప్రదః ॥ 

త్వం ముఖం సర్వదేవానాం, త్వయాత్తం భగవన్‌ హవిః । 

ప్రీణయస్యఖిలాన్‌ దేవాన్‌, త్వత్రాణాః సర్వదేవతాః | 

హుతం హవిస్త్వయ్యనల, మేధత్వముపగచ్చతి I 

తతశ్చ జలరూపేణ పరిణామముపైతి యత్‌ ॥ 

తేనాఖిలౌషధీజన్మ భవత్యనిలసారథే | 

జెషదీభిరశేషాభిః, సుఖం జీవంతి జంతవః ॥ 

వితన్వతే నరా యజ్ఞాన్‌ త్వత్‌ సృష్టా స్వోషధీషుచ । 

యజ్ఞైః దేవాస్తథా దైత్యాః తద్వద్రక్షాంసి పావకః ॥ 

ఆప్యాయ్యంతే చ తే యజ్ఞాః త్వదాధారా హుతాశన। 

అతః సర్వస్య యోనిస్త్వం వహ్నే సర్వమయస్తథా ॥ 


దేవతా దానవా యక్షా దైత్యా గంధర్వ రాక్షసాః । 
మానుషాః పశవో వృక్షాః మృగపక్షిసరీసృపాః Il 
ఆప్యాయ్యంతే త్వయా సర్వే సంవర్థ్యంతే చ పావక। 
త్వత్త ఏవోద్భవం యాంతి త్వయ్యంతే చ తథా లయమ్‌ ॥ 
అపః సృజసి దేవత్వం త్వమత్సి పునరేవతాః । 
పచ్యమానాస్త్వయా తాశ్చ ప్రాణినాం పుష్టికారణమ్‌ ॥ 
దేవేషు తేజోరూపేణ కాంత్యా సిద్ధేష్వవస్థితః | 
విషరూపేణ నాగేషు వాయురూపః పతత్రిషు ॥ 
మనుజేషు భవాన్‌క్రోధో మోహః పక్షిమృగాదిషు । 
అవష్టంభోసి తరుషు కారిన్యం త్వం మహీం ప్రతి॥ 
జలే ద్రవస్త్వం భగవన్‌ జవరూపీ తథానిలే । 
వ్యాపిత్వేన తథైవాగ్నే నభసి త్వం వ్యవస్థితః ॥ 
త్వమగ్నే సర్వభూతానామంతశ్చరసి పాలయన్‌ । 
త్వామేకమాహుః కవయః త్వామాహుః త్రివిధః పునః॥ 
త్వామష్టధా కల్పయిత్వా యజ్ఞవాహమకల్పయన్‌ | 
త్వయా సృష్టమిదం విశ్వం వదంతి పరమర్షయః ॥ 
త్వామృతే హి జగత్సర్వం సద్యో నశ్చేద్ధుతాశన | 
తుభ్యం కృత్వా ద్విజః పూజాం, స్వకర్మవిహితాం గతిమ్‌ ॥ 
ప్రయాంతి హవ్యకవ్యాద్యైః స్వధాస్వాహాభ్యుదీరణాత్‌ । 
పరిణామాత్మవీర్యాణి, ప్రాణినామమరార్చిత ॥ 
దహంతి సర్వభూతాని, తతో నిప్మమ్య హేతయః । 
జాతవేదస్త్వయివేదం విశ్వం సృష్టం మహాద్యుతే ॥ 
తవైవ వైదికం కర్మ సర్వభూతాత్మకం జగత్‌ | 
నమస్తేత_ నల పింగాక్ష నమస్తే స్తు హుతాశన॥ 
పావకాద్య నమస్తేస్తు నమస్తే హవ్యవాహన । 

త్వమేవ సర్వభూతానాం పావనాద్విశ్వపావనః ॥ 


త్వమేవ భుక్తపీతానాం పాచనాద్విశ్వపాచకః । 

సస్యానాం పాకకర్తా త్వం పోష్టా త్వం జగతః తథా॥ 
త్వమేవ మేఘస్త్వం వాసుః, త్వం బీజం సస్యహేతుకమ్‌ । 
పోషాయ సర్వభూతానాం భూతభవ్యభవోహ్యసి I 

త్వం జ్యోతిః సర్వభూతేషు, త్వమాదిత్యో విభావసుః । 
త్వమహస్త్వం తథారాత్రిః ఉభే సంధ్యే తథా భవాన్‌ ॥ 


హిరణ్యరేతాస్త్వం వహ్నే హిరణ్యోద్భవకారణమ్‌ | 


హిరణ్యగర్భశ్చ భవాన్‌ హిరణ్యసదృృశప్రభః ॥ 

త్వం ముహూర్తం క్షణశ్చ త్వం, త్వం త్రుటిస్త్వం తథా లవః । 
కలాకాష్టానిమేషాదిరూపేణాసి జగత్ర్రభో॥ 
త్వమేతదఖిలం కాలః పరిణామాత్మకో భవాన్‌ | 

యా జిహ్వా భవతః కాలీ కాలనిష్టాకరీ ప్రభో॥ 

తయా నః పాహి పాపేభ్యః, ఐహికాచ్చ మహాభయాత్‌ ॥ 
కరాలీనామ యా జిహ్వా మహాప్రలయ కారణమ్‌ । 
తయా నః పాహి పాపే బభ్యః ఐహికాచ్చ మహాభయాత్‌ ॥ 
మనోజవా చ యాజిహ్వా లఘిమాగుణలక్షణా । 

తయా నః పాహి పాపే పభ్యః ఐహికాచ్చ మహా భయాత్‌ ॥ 
కరోతి కామం భూతేభ్యో, యా తే జిహ్వా సులోహితా । 
తయా నః పాహి పాపే పభ్యః ఐహికాచ్చ మహా భయాత్‌ ॥ 
సుధూమైువర్ణా యా జిహ్వా, ప్రాణినాం రోగదాయికా | 
తయా నః పాహి పాపే పభ్యః ఐహికాచ్చ మహా భయాత్‌ ॥ 
స్ఫులింగినీ చ యా జిహ్వా యతః సకలపుద్దలాః I 
తయా నః పాహి పాపే పభ్యః ఐహికాచ్చ మహా భయాత్‌ ॥ 
యాతే విశ్వసృజా జిహ్వా ప్రాణినాం శర్మదాయినీ । 
తయా నః పాహి పాపే పభ్యః ఐహికాచ్చ మహా భయాత్‌ ॥ 
పింగాక్ష లోహిత గగ్రీవ కృష్ణవర్మ హుతాశన । 

త్రాహిమాం సర్వదోషేభ్యః సంసారాదుద్ధరేహ మామ్‌ ॥ 


ప్రసీద వహ్నే సప్తార్చిః కృశానో హవ్య వాహన । 

అగ్నిపావక శుక్రాది నామాష్టాభిరుదీరితః ॥ 

అగ్నేలి గ్రే సర్వభూతానాం, సముత్ప్సత్తిర్విభావసో । 

ప్రసీద హవ్యవాహాఖ్య, అభిష్టుత మయావ్యయ ॥ 

త్వమక్షయో వహ్నిరచింత్య రూపః, సమృద్ధిమన్‌ దుష్ప్రసహా౭_ తితీవ్రః। 
తవావ్యయం భీమమశేషలోక, సంవర్థకం హన్యధవాతివీర్యమ్‌ ॥ 
త్వముత్తమం తత్త్వమశేష సత్త్వ, హృత్స్పుండరీకస్థమనంతమీడ్యమ్‌। 
త్వయా తతం విశ్వమిదం చరాచరం, హుతాశనైకో బహుధా త్వమకత్ర॥। 
త్వమక్షయః సగిరివనా వసుంధరా నభః ససోమార్మమహర్దివాఖీలం। 
మహోదధేర్ణఠర గతశ్చ బాడబో, భవాన్‌ విభుః పిబతి పయాంసి పావక॥ 
హుతాశనస్త్వమితి సదాఖి పూజ్యసే, మహాక్రతౌ నియమపరైర్మహర్షిభిః 
అభిష్టుతః పిబసి చ సోమమధ్వరైే, వషట్కృతాన్యపి చ హవీషి భూతయే॥ 
త్వం వి(పైః సతతమిహేజ్యసే ఫలార్థం, వేదాంగేష్వథ సకలేషు గీయసే త్వమ్‌! 
త్వద్ధేతోర్యజన పరాయణా ద్విజేంద్రా, వేదాంగాన్యధిగమయంతి సర్వకాలే॥ 
త్వం బ్రహ్మా యజనపరస్తథైవ విష్ణుః భూతేశః సురపతిరర్యమా జలేశః। 
సూర్యేందూ సకల సురాసురాశ్చ హవ్రైః సంతోషాల. భీమతఫలాన్యథాప్పవంతి। 
అర్చిభిః పరమమహోపఘాతదుష్టం సంస్ప ఎష్టం తవ శుచి జాయతే సమస్తం। 
స్నానానాం పరమమతీవ భస్మనా సత్‌సంధ్యాయాం మునిభిరతీవ సేవ్యసే తత్‌ ॥ 


తత్కృత్వా (త్రిదివమవాప్పువంతి లోకాః సద్భక్యా సుఖనియతాః సమూహగతిమ్‌। 
ప్రసీదవహ్నే శుచినామధేయ ప్రసీద వాయో విమలాతిదీప్తే॥। 

ప్రసీద మే పావక వైద్యుతాభ ప్రసీద హవ్యాశన పాహి మాం త్వమ్‌! 
యత్తేవహ్నే శివం రూపం యే చ తే సప్త హేతయః । 

తైః పాహి న స్తుతోదేవ పితా పుత్రమివా౭_త్మజమ్‌ ॥ 


జము 0 ఏ ౪ భవనా 


పితృదేవతా సోత్రము 


ప్రణవపీఠాధిపతి, త్రిభాషామహాసహస్రావధాని, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ 
గారు, గుంటూరులోని సంపత్‌నగర్‌లో గల, శృంగేరీపీఠం వారి శారదాపరమేశ్వరీ 
దేవస్థానంలో 40రోజుల సంపూర్ణమార్మండేయ పురాణ ప్రవచన సమయంలో 
అనుగ్రహించిన “పితృదేవతా స్తోత్రము”. 

రుచి అనబడే ఒక ప్రజాపతి పితృదేవతలపై రచించిన స్తోత్రం పితృదేవతా 
స్తోత్రము అని పిలువబడుతున్నది. ఈ స్తోత్రం భక్తితో పఠించిన వారికి సంతానం 
కలుగుతుంది. దీనిని శ్రాద్ధకాలంలో భోక్తలకు ఎదురుగా కూర్చుని కర్త పరిస్తే 
అది అక్షయఫలితం ఇస్తుంది. వంశం అభివృద్ధి చెందుతుంది. ఈ స్తోత్రం 
పర్వకాలంలో పఠిస్తే సంపదలు పెరుగుతాయి. అపవిత్ర ధనం పవిత్రమౌతుంది. 
ఈ స్తోత్రం పుష్కరాలలో మరియు క్షేత్రాలలో చదివితే అఖండపుణ్యం, నరకవిముక్తి 
లభిస్తాయి. 
శ్లో 1.నమస్యే౭_ హం పిత్యూన్‌ శ్రాద్ధే యే వసన్యధిదేవతాః । 

దేవైరపిహి తర్చ్యంతే యేచ శ్రాద్దే స్వధోత్తరైః॥। 

నమస్యే౭_ హం పిత్యాన్‌ స్వర్గే యే తర్వ్యన్తే మహర్షిభిః । 

ఢ్రాద్దెః మనోమయెః భక్తా భుక్తి ముక్తిమభీప్పుభిః ॥ 

నమస్యే౭_హం పిత్యాన్‌ స్వర్గే సిద్ధాః సన్తర్చయంతి యాన్‌ | 

శ్రాద్దేషు దివ్యైః సకలైః ఉపహారై రనుత్తమైః ॥ 

నమస్యే౭_ హం పిత్యాన్‌ భక్యా యేర్వ్యన్తే గుహ్యకైరపి । 

తన్మయత్వేన వాచద్భిః బుద్ధిమాత్యన్తికీం పరామ్‌ ॥ 


నమస్యే౭ హం పిత్యూన్‌ మర్యెః అర్వ్యంతే భువి యే సదా । 
శ్రాద్దేషు శ్రద్దయా౭_భీష్ట లోకప్రాప్తి ప్రదాయినః ॥ 


నమస్యే౭ హం పిత్యూన్‌ వి(పైః అర్వ్యన్తే భువి యే సదా । 


వాంఛితా౭. భీష్ట లాభాయ ప్రజాపత్యా ప్రదాయినః ॥ 


నమస్యే౭_ హం పిత్యాన్‌ యేవై తర్వ్యంతే౭_ రణ్యవాసిభిః | 
వ న్రైః శ్రాద్దెః యతాహారైః తపో నిర్జూత కిల్బిషైః ॥ 
నమస్యే౭_ హం పిత్యాన్‌ వి(పైః నైష్టిక వ్రతచారిఖిః | 

యే సంయతాత్మభీః నిత్యం, సంతర్చ్యంతే సమాధిఖిః ॥ 
నమస్యే౭_ హం పిత్యాన్‌ (శ్రాద్దెః రాజన్యా స్తర్చయన్తియాన్‌ । 
కవ్యై రశేషైః విధివ ల్లోకత్రయఫలప్రదాన్‌ ॥ 

నమస్యే౭ హం పిత్యూన్‌ వైశ్యైః అర్వ్యంతే భువి యే సదా । 
స్వకర్మాభిరతైర్నిత్యం పుష్పైతైంధూపాన్నలి. వారిభిః ॥ 
నమస్యే౭_ హం పిత్యాన్‌ (శ్రాద్దెః యే శూదైరపి భక్తితః । 
సంతర్వ్యన్తే జగత్యత్ర నామ్నా ఖ్యాతాః సుకాలినః ॥ 
నమస్యే౭_ హం పిత్యాన్‌ ఢ్రాద్దెః పాతాలే యా మహాసురైః । 
సంతర్వ్యన్తే స్వధా హారాః త్యక్త దమృమదైః సదా ॥ 
నమస్యే౭_ హం పిత్యాన్‌ (శ్రాద్దెః అర్వ్యన్తే యే రసాతలే । 
భోగైరశేషైః విధివన్నాగైః కామానభీప్పుభిః ॥ 


నమస్యే౭_ హం పిత్ళూన్‌ శ్రాద్దెః సర్సైః సన్తర్పితాన్సదా। 

తత్రైవ విధివన్మన్త భోగ సమృత్సమన్వితైః ॥ 

పిత్యాన్నమస్యే నివసంతి సాక్షాద్‌ యేదేవలోకే చ తథా౭_న్తరిక్షే । 
మహీతలే యే చ సురాది పూజ్యాః తే మే ప్రతీచ్చన్తు మయోపనీతమ్‌ ॥ 
పిత్యాన్నమస్యే పరమాత్మభూతా యే వై విమానే నివసంతి మూర్తాః । 
యజన్తి యాన్‌, అస్తమలైః మనోభిః యోగీశ్వరాః క్లేశవిముక్తిహేతూన్‌॥ 


పిత్యాన్నమస్యే దివి యే చ మూర్తా స్వధాభుజః కామ్యఫలాఖిసన్నౌ। 
ప్రదాన శక్తా సకలేప్పితానాం విభుక్తిదా యేల_నభి సంహితేషు ॥ 
తృష్యన్తు తే౭_ స్మిన్సితరః సమస్తా ఇచ్చావతాం యే ప్రదిశంతి కామాన్‌! 
సురత్వ మింద్రత్వమతోల_ధికం వా సుతాన్‌ పశూన్‌స్వాని బలం గృహాణి॥ 


సోమస్య యె రళ్ళ్శిషు యేర్మబింబే శుక్లే విమానే చ సదా వసంతి । 
తృప్యన్తు తేస్మిన్‌ పితరోన్నతో యైః గంధాదినా పుష్టిమితో వ్రజంతు ॥ 
యేషాం హుతే౭.గ్నా హవిషా చ తృప్తిః యే భుంజతే విప్రశరీరసంస్టాః | 

యే పిండదానేన ముదం ప్రయాంతి, తృష్యంతుతే౭_ స్మిన్‌ పితరోన్నతోయైః॥ 
యే ఖద్గ్దమాంసేన సురైరఖీష్టై కృష్ణైః తిలైర్దివ్య మనోహరైశ్చ 

కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణితాస్తే ముదమత్ర యాను ॥ 
కవ్యాన్యశేషాణి చ యాన్య భీష్టాన్‌ అతీవ తేషామమరార్శి9_ తానామ్‌। 
తేషాంతు సాన్నిధ్య మిహా౭_స్తు పుష్ప గంధా౭_ న్నభోజ్యేషు మయా కృతేషు॥ 
దినే దినేయే ప్రతిగృహ్హతే9_ రాం మాసాంత పూజ్యాం భువియే_ ష్టకాసు। 
యేవత్సరా౭_౦తే౭. భ్యుదయే చ పూజ్యాః ప్రయాంతు తే మే పితరోత్ర తృప్తిమ్‌! 
పూజ్యా ద్విజానాం కుముదేందుభాసో, యే క్షత్రియాణాం చ నవా£_ ర్మవర్ణాః 
తథావిశాం యే కనకా౭_వదాతా నీలీనిభాః శూద్రజనస్య యే చ॥ 
తేల_స్మిన్సమస్తా మమ పుష్పగంధ ధూపాన్నతోయాదినివేదనేన | 
తథాగ్నిహోమేన చ యాంతు తృప్తిం సదా పితృభ్యః ప్రణతో౭_స్మి తేభ్యః 
యే దేవపూర్వాణ్యతితృప్తి హేతోః అశ్నంతి కవ్యాని శుభాహుతాని । 
తృష్తాశ్చ యే భూతిసృజో భవంతి తృపష్యన్తు తేల. సిన్‌ (ప్రణతోల_ స్మి తేభ్యః॥ 
రక్షాంసి భూతాన్యసురాంస్తథో గ్రాన్‌ నిర్నాశయన్తస్త్వశివం ప్రజానామ్‌। 
ఆద్యాః సురాణామమరేశ పూజ్యా తృష్యంతు లేత. సిన్‌ (ప్రణతోల_ స్మి తేభ్యః॥ 
అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా । 


'వ్రజంతు తృప్తిం శాద్ధేల_ స్మిన్‌ పితరస్తర్పితా మయా॥ 
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షంతు మే దిశమ్‌ । 
తథా బర్జిషదః పాంతు యామ్యాం యే పితరః స్మృతాః 
ప్రతీచీ మాజ్యపాః తద్వదుదీచీమపి సోమపాః । 
రక్షోభూతపిశాచేల_ భ్యః తథైవా౭_ సురదోషతః ॥ 


సర్వతశ్చాధిపస్తేషాం యమో రక్షాం కరోతుమే । 
విశ్వో విశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః ॥ 
భూతిదో భూతికృద్భూతిః పిత్యూణాం యే గణా నవ । 
కల్యాణః కల్యతాకర్తా కల్యః కల్యతరాశ్రయః ॥ 


కల్యతాహేతురనఘః షడిమే తే గణాః స్మ తాః | 
వరో వరేజ్యో వరదః పుష్టిదస్తుష్టిదస్తథా॥ 


విశ్వపాతా తథా ధాతా సప్పైవైతే తథాగణాః । 
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః॥ 
గణాః పంచ తథైవైతే పిత్యాణాం పాపనాశనాః | 
సుఖదో ధనదశ్చా౭_ న్యో ధర్మదో౨_ న్యశ్చ భూతిదః॥। 
పిత్యాణాం కథ్యతే చైతత్తథాగణచతుష్టయమ్‌ । 
ఏక టత్రింశత్‌ పితృగణా యైర్వ్యాప్త మఖీలం జగత్‌ ॥ 
తేమే౭_ను తృప్తాస్తుషప్యంతు యచ్చంతు చ సదాహితమ్‌ ॥ 
శ్రీ మార్మండేయ పురాణములోని 9౩వ అధ్యాయము నుండి గ్రహింపబడినది. 


